పోతన తెలుగు భాగవతము 


సంకలనం : ఊలపల్లి సాంబశివ రావు. 
కుంతి స్తుతి (ఆపద హరం) - ప్రథమ స్కంధము 
1 
"పురుషుం, డాధ్యుండు, ప్రకృతికిం 
బరు, డవ్యయుం డఖిలభూత బహిరంతర్భా 
సురుండును, లోకనియంతయుం 
బరమేశ్వరుండైన నీకు బ్రణతులగు హరీ! 
2 
మటణియు జవనిక మజుపున నాట్యంబు సలుపు నటుని చందంబున మాయా యవనికాంతరాళంబున నిలువంబడి నీ 
మహిమచే* బరమహంసలు నివృత్తరాగద్వేషులు నిర్మలాత్ములు నయిన మునులకు నదృశ్యమానుండ వయి 
పరిచ్చిన్నుండవు గాని, నీవు మూఢదృక్కులుః గుటుంబవంతులు నగు మాకు నెట్లు దర్శనీయుండ వయ్యెదు 
శ్రీకృష్ణ! వాసుదేవ! దేవకీనందన! నందగోపకుమార! గోవింద! పంకజనాభ! పద్మమాలికాలంకృత! పద్మలోచన! 
పద్మసంకాశచరణ! హృషీకేశ! భక్తియోగంబునం జేసి నమస్కరించెద నవధరింపుము. 
3 
తనయులతోడ నే దహ్యమానంబగు; 
జతుగృహంబందును. జావకుండ( 
గురురాజు వెట్టించు ఘోరవిషంబుల; 
మారుతపుత్తుండు మడియకుండ 
ధార్తరాష్ట్రండు సముద్ధతిం జీర లొలువంగ; 
ద్రాపదిమానంబు దల(గకుండ 
గాంగేయ కుంభజ కర్ణాది ఘనులచే; 
నా బిడ్డ లనిలోన నల6గకుండ 
విరటుపుత్తిక కడుపులో వెలయు చూలు 
ద్రేణనందను శరవహ్ని( ద్రుంగకుండ 
మజియు రక్షించితివి పెక్కుమార్గములను 
నిన్ను నేమని వర్ణింతు నీరజాక్ష! 
4 
బల్లిదుం డగు కంసుచేతను బాధ నొందుచు నున్న మీ 
తల్లి గాచిన భంగి గాచితి ధార్తరాష్ట్రులచేత నేం 
దల్లడంబునం జిక్కకుండంగం దావకీన గుణవ్రజం 


బెల్ల సంస్తుతి సేసి చెప్పంగ నెంతదాన, జగత్పతీ! 


5 

జననము, వైశ్వర్యంబును, 

ధనమును, విద్యయును(, గల మదచ్చన్ను లకిం 

చనగోచరుండగు నిన్నున్‌ 

వినుతింపగ లేరు, నిఖిలవిబుధస్తుత్యా! 

6 

మజియు భక్తధనుండును, నివృత్తధర్మార్థకామ విషయుండును, నాత్మారాముండును, రాగాదిరహితుండునుం 
గైవల్యదాన సమర్థుండును6 గాలరూపకుండును, నియామకుండును, నాద్యంతశూన్యుండును, విభుండును, 
సర్వసముండును, సకల భూత నిగ్రహానుగ్రహకరుండును నైన నిన్ను. దలంచి నమస్కరించెద నవధరింపుము; 
మనుష్యుల విడంబించు భవదీయ విలసనంబు నిర్ణయింప నెవ్వండు సమర్థుండు నీకుం బ్రియాప్రియులు లేరు 
జన్మకర్మశూన్యుండ వయిన నీవు తిర్యగాదిజీవుల యందు వరాహాది రూపంబులను మనుష్యు లందు రామాది 
రూపంబులను బుషుల యందు వామనాది రూపంబులను జలచరంబుల యందు మత్సాది రూపంబులను 
నవతరించుట లోకవిడంబనార్థంబు గాని జన్మకర్మసహితుం డవగుటం గాదు. 

7 

కోపముతోడ నీవు దధికుంభము భిన్నము సేయుచున్నచో 

గోపిక ద్రాటం గట్టిన వికుంచిత సాంజన బాష్పతోయ ధా 

రాపరిపూర్ణ వక్తముం గరంబులః బ్రాముచు వెచ్చనూర్చుచుం 

బాపండవై నటించుట కృపాపర! నా మదిః జోద్య మయ్యెడిన్‌. 

8 

మలయమున( జందనము క్రియ 

వెలయ+గ ధర్మజుని కీర్తి వెలయించుటకై 

యిలపై నభవుండు హరి యదు 

కులమున నుదయించె నండ్రు గొంద, అనంతా! 

9 

వసుదేవదేవకులు తా 

పసగతి గతభవమునందు: బ్రార్థించిన సం 

తసమునం బుత్తత నొందితి 

వసురుల మృతి కంచుం గొంద బిండ్రు, మహాత్మా! 

10 

జలరాశి నడుమ మునిగెండు 

కలము క్రియన్‌ భూరిభారకర్శితయగు నీ 

యిలంగావ నజుండు గోరిన 

గలిగితి వని కొంద టిండ్రు, గణనాతీతా! 


11 
మజచి యజ్ఞాన కామ కర్మములం దిరుగు 

వేదనాతురులకు. దన్నివృత్తి, జేయ 

శ్రవణ చింతన వందనార్చనము లిచ్చు 

కొణకు నుదయించి తండ్రు నిన్‌ గొంద అభవ! 

12 

నినుం జింతించుచుః బాడుచుం బొగడుచున్‌ నీ దివ్యచారిత్రముల్‌ 

వినుచుం జూతురుగాక లోకు లితరాన్వేషంబులం జూతురే 

ఘన దుర్దన్మ పరంపరా హరణ దక్షంబై మహాయోగి వా 

గ్వినుతంబైన భవత్ప దాబ్బయుగమున్‌ విశ్వేశ! విశ్వంభరా! 

13 

దేవా! నిరాశ్రయులమై భవదీయ చరణారవిందంబు లాశ్రయించి నీ వారల మైన మమ్ము విడిచి విచ్చేయ నేల, నీ 
సకరుణావలోకనంబుల నిత్యంబును( జూడవేని యాదవసహితులైన పాండవులు జీవునిం బాసిన యింద్రియంబుల 
చందంబున గీర్తిసంపదలు లేక తుచ్చత్వంబు నందుదురు; కల్యాణ లక్షణ లక్షితంబులయిన నీ యడుగులచేత 
నంకితంబైన యీ ధరణీమండలంబు నీవు వాసిన శోభితంబుగాదు; నీ కృపావీక్షణామృతంబున నిక్కడి జనపదంబులు 
గుసుమ ఫలభరితంబులై యోషధి తరు లతా గుల్మ నద నదీ సమేతంబులై యుండు. 

14 

యాదవు లందు బాండుసుతులందు నధీశ్వర! నాకు మోహవి 

చ్చేదము సేయుమయ్య! ఘనసింధువు జేరెడి గంగభంగి నీ 

పాదసరోజచింతనముపై ననిశంబు మదీయబుద్ధి న 

త్యాదరవృత్తితోం గదియునట్లుగం జేయం గదయ్య! యీశ్వరా! 

15 

శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగారరత్నాకరా! 

లోకద్రోహినరేంద్రవంశదహనా! లోకేశ్వరా! దేవతా 

నీకబ్రాహ్మణగోగణార్తిహరణా! నిర్వాణసంధాయకా! 

నీకున్‌ మ్రొక్కెద ద్రుంపవే భవలతల్‌ నిత్యానుకంపానిధీ! 

16 

అని యిట్లు సకలసంభాషణంబుల నుతియించు గొంతిమాటకు నియ్యకొని, గోవిందుండు మాయా నిరూఢ మందహాస 


విశేషంబున మోహంబు నొందించి రథారూఢుండై కరినగరంబునకు వచ్చి కుంతీసుభద్రాదుల వీడ్కొని, తన పురంబునకు 


విచ్నేయ గమకించి, ధర్మరాజుచేం గించిత్కాలంబు నిలువు మని ప్రార్థితుండై, నిలిచె; నంత బంధువధకోకాతురుం డయిన 


ధర్మజుండు నారాయణ వ్యాస ధౌమ్యాదులచేత( దెలుపంబడియు. దెలియక మోహితుండై నిర్వివేకం బగు చిత్తంబున 


నిట్లనియె. 


చదువుకుందాం భాగవతం. బాగుపడదాం మనమందరం.... 


భీష్మస్తుతి (భక్తి ప్రదం) - ప్రథమ స్కంధము 


ర్వి 
1 

ఆలాపంబులు మాని చిత్తము మనీషాయత్తముం జేసి దృ 

గ్టాలంబున్‌ హరిమోముపై( బజిపి తత్కారుణ్యదృష్టిన్‌ విని 

ర్మూలీభూత శరవ్యధా నిచయుఃడై మోదించి భీష్ముండు సం 

శీలం బొప్ప నుతించెం గల్మషగజశ్రీణీహరిన్‌ శ్రీహరిన్‌. 

2 

ఇట్లు పీతాంబరధారియు. జతుర్చుజుండు నాదిపూరుషుండు బరమేశ్వరుండు నగు హరియందు నిష్కాముండై విశుద్ధం 
బగు ధ్యానవిశేషంబుచే నిరస్తదోషుం డగుచు ధారణావతియైన బుద్ధిని సమర్పించి, పరమానందంబు నొంది ప్రకృతివలన 
వైన సృష్టిపరంపరల( బరిహరించు తలపున మందాకినీ నందనుం డిట్లనియె. 

3 

"త్రిజగన్మోహన నీలకాంతి( దను వుద్దీపింపః బ్రాభాత నీ 

రజబంధుప్రభమైన చేలము పయిన్‌ రంజిల్ల నీలాలక 

వ్రజ సంయుక్త ముఖారవింద మతిసేవ్యంబై విజృంభింప మా 

విజయుం జేరెడు వన్నెలాండు మది నావేశించు నెల్లప్పుడున్‌. 


స 


హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై 
రయజాతశ్రమ తోయబిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో 
జయముం బార్జున కిచ్చువేడ్క నని నాశస్త్రాహతిం జాల నొ 

చ్చియుం బోరించు మహానుభావు మదిలోం జింతింతు నశ్రాంతమున్‌. 
5 

నరుమాటల్‌ విని నవ్వుతో నుభయసేనామధ్యమక్షోణిలో 

బరు లీక్షింప రథంబు నిల్సి పరభూపాలావళిం జూపుచుం 
బరభూపాయువు లెల్ల జూపులన శుంభత్కేళి వంచించు నీ 
పరమేశుండు వెలుంగుచుండెడును హృత్పద్మాసనాసీను(డై. 

6 


తనవారి. జంపంజాలక 

వెనుకకు బో నిచ్చగించు విజయుని శంకన్‌ 
ఘన యోగవిద్య బాపిన 

మునివంద్యుని పాదభక్తి మొనయున్‌ నాకున్‌. 


7 
కుప్పించి యెగసిన గుండలంబుల కాంతి; 

గగనభాగం బెల్లం గప్పికొ, నంగ; 

నుజికిన నోర్వక యుదరంబులో నున్న; 

జగముల వ్రే(గున జగతి గదలం 

జక్రంబు. జేపట్టి చనుదెంచు రయమునం 

బైనున్న పచ్చనిపటము జాటి; 

నమ్మితి నాలావు నగుబాటు సేయక; 

మన్నింపు మని క్రీడి మరలః దిగువ; 

గరికి లంఘించు సింహంబుకరణి మెటబసి 

నేండు భీష్మునిం జంపుదు నిన్ను, గాతు 

విడువు మర్దున యనుచు మద్విశిఖ వృష్టిః 

దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు. 

8 

తనకున్‌ భృత్యుండు వీని గాచుట మహాధర్మంబు వొమ్మంచు న 
ర్టునసారథ్యము పూని పగ్గములు చే జోద్యంబుగాం బట్టుచున్‌ 
మునికోలన్‌ వడి. బూని ఘోటకములన్‌ మోదించి తాడించుచున్‌ 
జనులన్మోహము నొంద జేయు పరమోత్సాహుం బ్రశంసించెదన్‌. 
9 

పలుకుల నగవుల నడపుల 

నలుకల నవలోకనముల నాభిరవధూ 

కులముల మనముల తాలిమి 

కొలుకులు వదలించు ఘనునిం గొలిచెద మదిలోన్‌. 

10 

మునులు నృపులు6 జూడ మును ధర్మజుని సభా 

మందిరమున యాగమండపమునం 

జిత్రమహిమతోడం జెలువొందు జగదాది 

దేవు డమరు నాదు దృష్టియందు. 

11 

ఒక సూర్యుండు సమస్తజీవులకుం దా నొక్కొక్క(డై తోచు పో 

లిక నే దేవుండు సర్వకాలము మహాలీలన్‌ నిజోత్సన్న జ 

న్య కదంబంబుల హృత్సరోరుహములన్‌ నానావిధానూన రూ 
పకుండై యొప్పుచునుండు నట్టి హరి నేం బ్రార్థింతు శుద్ధుండనై." 


చదువుకుందాం భాగవతం. బాగుపడదాం మనమందరం.... 


